PRINTED BY 
V. RAMASWAMY SASTRULU & SONS, 
AT THE AUDI SARASWATY NILAYA PRESS, 
69, Malayaperumall Street, Madras. 1917, 
1st EoDirion= 1911, 
ల్లా) EDirion— 1912, 
310 EDirloNn=—191d1. 
drTH EnirloNn™— 1916. 
5H EDirioNn=—1917, 


భూ మి క, 





ఈ రామాయణమును రచించినది ఆతుకూరి మొల్ల. ఈమె 
తండ్రి శే వేరు శేసనాాట్టి. ఈకనయుర్రి నిపాసస్టానము నెల్లూరు 
అం రల ఇశీప్రవరము అని “ంథ మువలనం "జెలియు 
చున్నది. ఈమె యేకాలమునం దుంజెడిదో నిర్హయించాటకుం 
_ దగినయాభారము లిప్పటికిని గనుపట్టవు. కాని తన గ గ్రంథములోన్ని 
కవిస్తుతిలో( శీ, నాథుని నతనికిం బూర్వులను ీర్యానియుంటచే 
శ్రీ నాథునకుం దరువాతిది యనిమా త్రము కేలును. ఈమె కృష్ణ 
_చేవరాయలకశకౌలములో నున్నట్లు చెప్పుదురు గాని -నినారణ 
సేయుటకుమా త్ర, మాథార నుంతేగా లేదు. అని యాను 
పదునాజవళ తాపములోనిది "కావచ్చును, ఈమె యేవంశమునం 

బొడమెనో ల. దగిన యాఛారము లేకున్నను గులాబ: 
కులసంభూతు రా లనిమా త్రేము వాడుకలో నున్నది, స్త్రీల 
లో. గవిత్య్వము టు. గీమెకు ముం దున్నట్లు Meas 
ఈమె కవిత్వమునందలి గుణదోవములను చేను రూవించి' 
చ్రాయుటకంకు నాభారమును జదువరులశే నదలిన బాగుగ 
నుండునని తోచి యట్లుచేనితిని. 

ఈ గ్గ ంథమును బ్రౌచీనపు _స్థకాథారమున మాతం డ్రిగా 
రొకళుద్ద వ్రతినాయించియుండియు నేకారణము చేతనో ముది, ౦ 
వించి ప్రశటింపనై రి. ఇ్రదినణ్ణ కీముల్ల రామాయణ మెన్నోసారు 
లు ముద్రింపంబడినది, వటీనల నొక ప్పుడు వూతం డ్రిగారు 


భూమిక. 


fe 


దబ్రాయించియుంచిన వ్రాత ప్రతితో నచ్చు పడియున్న పుస్తక 
మును సరిచూడం౭గా నెన్నొస్థల ములయందుం జాల వత్స య 
ములు గన్పట్టుటయే కాక యచ్చటచ్చటం గొన్నిపద్యములు 
వీ 1 ఉదనద గ క్ల ప్‌ ఆధ 4 

గూడ నాయచ్చుపడ్డపతిలో లేవు. కాంబట్టి శుద్దముగా నూ 
తండ్రిగారు వ్రాయించి యుంచిన ప్ర తి యూరక పోచేలయనియు 
నిందలి విశేషములను జదోవరులు దిలకింప వలయు ననియు. 
చ్రకృత Tree మణి రెండువ్రాంత ప్రతులతోల 
సాద సంప్రలించి ము ద్రింపించితిని. 


చెన్నపురి. ఇను, we పి! 
సిర్‌. వావిళ్ల. వేంకళుళ్వరులు. 


చ 





పరక 
 మహిమాభిరాము(డు వ 

సిఘ్టమహామునిపూజితుండు సు 
త్రామవధూకళాభరణ 

రతుకుం డాశ్రి తపోహకుండు దవా 
'గర్వాములసన్నిభాంగుండు ము 

పాగుణకాలీ దయాపరుండు శ్రీ 
రాము౭డు ప్రోచు భక కత్రతి 

న ఈ చెల్లకాలమున్‌, సై 





ఉ. న్రీనగమందిరుం డమరనేవితుం డర్గశశాంకమాోళి స 
నౌనిమన$ పయోజదిననాయకుం డబ్దభచామ “రేశ్షర 
ఛ్యానల సత్స( సన్ను. డతిధన్యుండు “సేమవిభాషణుండు వి 
ద్యానిధిమ ల్లి కార్టునుండు 'తానిడుమూకుళుభంబులొప్పుగన్‌ , 

G, "తెల్లనిపుండరీకముల తే అజను మెచ్ళ న్న నికన్నుదోయితో 
నల్లనిశక“నీలరుచి నవ్వెడుచక నిజేవాకాంతితో 


నల్ల నంవ్తిల్లంగ్ర్‌ గోవి, కరనుందలిసంజ్ఞు నింపు నింపంగా _ 
గొల్లతలకావిరాళితగంగొ ఇ్చేడుకృన్ణుండు ప్రోచుంగావుతన్‌ , 5 


ఊఉ. మించి సము _స్తలోకములు మిన్నక CEN వజ మాలి నీ 


గ్రా 


ర్శించి ప్రగల్బత౯ మెనీ మేలును గీడును బ్రొణికోట్లు సే 
వించ ఘటించు. శాస్ర్రుములు "వేదములుం గ ము 
డునా, కాంచనగర్భుం డిచ్చు నధిక కంబుగ నాయును నీప్పితా 
ర్రముల్‌, Yo 
చందృబండక లాపుం re 

గలితచంచలకర్ష్యం గమలనర్షు 
మోదకోజ్జ ఏల దావా మూవకే 'శ్రభువాహు 

భేోభవదను సద్భ కృసదను 
సనునిస్తుతిషాత్రు శై. శ లరాజ్షాహిత్రు 

ననుదినామోోదు విద్వాప్ర ప నాదం 
స బాకా ంకుశోల్లాసు 


. నురతరఖ్యాతు.  నాగోపపీతు 


: లోకవందితగుణవంతు చేకదంతు 


నతుల హేరంబు సత్క_రుణావలంబు 
నిమలరవికోటి తేజు. శీ శ్రీవిమ్న రాజుం 
ద్రథితవాక్నా“ఢికై_ ముప్పు బ్రస్తుతింతు, ర్‌ 


చ, కక ముఖుండుంగుమా కుందువి కోరపుం జేతేలముద్దునూపు చు 


న్లుగువ్రులువాటుచున్సరిగగుట్లలుదాటుచుం జన్నుదో యితో 


: శిరములు "రాయుచుం గబరి౭జేర్చి నచంద్రుని। బట్ట, sg 


గరములం జాయప న వ్వైడుజగమ్మలతల్లి శుభంబు లీనతన్‌. 3 


. సామజయుగ్య మింపలరం జల్లనినీరు పనిండికుండలకొ. 


చేవుటు వంచివంచి, కడుజేడుకతోో నలినపక క జేయణా: Cc 


ప 


a 


దామరపున్ర్వ గద్దియ మునంబుననుం జేడిలోకమూతే మా. 


_ ' కామునితేల్లి సంపద నఖండముగా నిడ్డు మాకు నెప్పుడ్తున్‌ + 


ఉట, 


శ 


మేలివివుంచుకొండ నుపమింపంగయజూలీనయంచ చెక్కి నా. 
హోళి నటించి నచ్చుచతురాస్యు నదురొ ని నవ్వు చేరగా 
వాలికసోగకన్నుల నివాళి యొనర్చి ముదంబుం గూర్చువి 
దాస్ట్రీలయ వాణిశేబ్దముల నర్గ ములకొసతేతంబు' "మూాకిడున్‌ , 
సుకసన్నుతజ్ఞాను సువివేకి వాలీ క 
నఖిల వేదాగమాభ్యాసు వసన. 
ఘోరాంధశకార పృభారవి భారవి 
సతా, ,_౦కేహిమకర శ్లొఘు మాఘు 
వివిధకళాన్వీతవిప్యాతి భివభూతిం 
బ్రకట కార్యధురీణు భట్ట"బాణు 
మాని ననీలోకి క సమ్మదముద్రు శినభద్రుం 
గవి తారసోల్లానుం వానే 


శే. స్తుతగుణో దాము నాచనసోము భీము 


నన్యమంజులవాగ్గుర్యు 
mp 

రసికు డె జై నట్టి నీ నాథు రంగనాధథు 
దిక్క_కవి రాజును నుతించి థీని మించి. 


తోొల్ల్తిటి యిప్పటి సత్య a 
వల్లభులను రసికవినుతే వాని భనకళా 


. మల్లుల గవితారచనల 


బల్లిదు లైనట్టఘమల భ క్రీిగం దలంతున్‌ . 


గురులింగజంగవమార్చన 
పరుండును శినభ క్తి కరతుండు "బాంధవహితుండుకా 


ప్‌ రామాయణము 


గురుం డాతుకూరి కేసయ 
వరపున్హిని మొల్ల యనం౫ వజలినదానన్‌ ని 
సీ, "జేశీయపదములు 'దెనుంగులు సాంస్కృతుల్‌ 
సంధులు ప్రాజ్ఞులశబ్దవితేలి 
శయ్యలు రీతులు జాటుప్రబంధంబు 
లాయా సమాసంబు లర్హము లును 
- భావార్థములుం గావ్యపరిపాకములు రస 
ఛావచవముక్కృతుల్‌ పలుకుసరవి 
బహూవర్షములును విభ కులు ధాతు ల 
లంకృ తీచ ందోవిలశుణములుః 
తె, గాన సంపద శ్రియలు నిఘంటువులును 
గృమము వేవియు నెజులో విఖ్యాతగోప 


వరపు శ్రీ కంఠమల్లేశునరము చేత 
చెట్‌ గవిత్వంబుం 'జెప్పంగా నర్చికాంట్‌, “వ్ల 


క్షే చెప్పు నుని రామచంద్రుండు 
"సెప్పించినపలుకుమిో(ద. జెప్పెద నే చె 
అప్పుడు నివాపరసాథన 


_ మిప్పుణ్యచరిత్ర, తప్పు లెంచకుండు కన్రల్‌, సక 
వ, అని మజీియును, ధ్‌ 


చ. వలిపపుసన్నపయ్యెదను వాసిగ గందపుంబూంతతోడుతకా . 
నగొలందిగం గాననచ్చువలిగుబ్బచనుంగవరీవి నొప్పంగాం 
"దెలుం గని చెప్పుచోటం గడు లేటలమిోటలం గూత్తరీతులం 

" బొలుపు వహింపకున్న మజ్లి పొందగునే పటహాోదిశబ్ద ముల్‌ + 

క, మును సంస్ప్భృతేములం చేట? 

చెనిగించెడిచోట నేమి చెలియక యుండకా 


GR 


వీ రిక 


దనవిద్య "వెజటయ. గ్రమ్మజ 


సున మగుసంస్కృతేము? జెప్పం గా రుచి యగునే, 
. లేన సోక నోరు తీయన యగపరితి 


తోడ డ నర్థమెల్లం దో౭చకుండ 
గరాఢశబ్దములను గూర్చి నకాన్భమ్ము 
మూ చెవిటివారిముచ్చ టగును, 


. కందువమాటలు సామెత 


లందముగాః గూర్చి చెప్ప నది తేలుళపనకుం 
బొం చై. రుచి యె వీనులు 
విం డై ముటి కానుపీంచు విబుధులముదికిన్‌. 


. అని మజీయును, 
. ఆది రఘురాముచరితము 


నాదరముగ విన్న దత్త మై-లతణసం 
వాద మొ, పుణ్యస్థిలి 


(se) న 


వేద మై ర తోంచకున్న వెజ్రేనె చెప్పన్‌, 


wr ర్తి మైనరఘురామవరిత్ర ము ముక గపిశ్వరుల్‌ 


లి, 


తేజ మెలర్పం. జెప్పి రని తెల్పియ గ గృమ్మలం జెచ్చ నేలనకా 
భూజనకల్పకం బగుచు భు క్లికి ము Tm మూల మైనయా 
రాజును దైవ మైనరఘురాము నుతించినం దప్పు గల్గునే. వ 


* చవారాంగన శ్రీరాముని 


వే రిడి రాచిలుకం బిలిచి పెంపు వహింశాలా 
చేరుపు గలచందంబున 
నారాముని వినుతి సేయ వార్లము రాదే. 


. నేరిచి పెగడినవారిని 


నేరక కొనియాడువారి నిజక్ళ ప మనుపం 


సి 


వ. రామాయణము 


_ గారణ వుగుటకు భో క్రియె 

". కారణ వుగుం గాని చదువ్ర కారణ మగునే, 

6, సల్లలిక ప, తాపగుణసాగరుం డై విలనిల్లి ధాత్రిపై 
బక్రిదుం డై నరామనరపాలకునికా స్తుతిసేయుజిహకుకా 
జిల్లరరాజళోకమును జేఖొని మెచ్చ నిచ్చ పుట్టునే 

" అల్లము బెల్లముం దినుచు నప్పటికప్పటి కాస సేయునే. 2 

వ. అని వితర్కించి ముదం బున త నంబును బురో 
తీనకపేం ద్ర ద స్తుతియునుం. జేసి నాచేయం బూనిన మొళ్స, 
శ గా గథావిధానం బెట్టు అనిన, లన్‌. 


య 
ల 





సీ. సరయూనదీతీరసతత తీసన్ముంగళ . | 
పాభేనోన్నతేమహాో నె వై భనమ్మ 
కనకగోపురహర్న శ్రమనక వాట్‌ బై Qo 
Ren "శారగోపుర శ్రీ కు 
గజవాజిరథ భటగణి కాకీ వత్రచా ™ 
తిన 1 
ధరణివభూటి కాభరణవి భ్ర భావు లేఖ 
దరిసించుమూణిక్యదర్పణమ్ము 
శే, భానుకులదీ పరాజన్య పట్టభద్ర 
భాసీననరత్నఖచితసించోసనము 
నాంగ నుతి. శెక్కు క. ననారతమ్ము . 
స re a be 
కుటేలవ. ర్తన శేషకులము గాదు 
ఆహావోర్వీజయహరినివాసము గాని 
. కీశసముత్క్మే_రాంకితము గాదు 
సుందరసిందనమందిరం బగుం గాని 
సంతతవముంజుళా వ యము గాదు 


9 రానూయణము 


మూాహానగణి కాసమూవాగేయము గాని 
యూధికానికరసంయుతము గాదు 
అ. సరస సత్సుణగ్టిజననివాసమ్హు గాని 
కఠిననిర్షయ దై త్యసంభుమ్ము గాదు 
“కాదు కాదని కొొనియాడం గలిగినట్టి 
పురవర్శాగ్యము సా శేతపురవరమ్ము. 


లో 


; భూరివిద్యా ప్రాఢ శారదావీఠ మె 
గణుతింప సత్యేలోకమ్మ మువోత 
మవహానీయగుణసరగనుంగళా వాసము 
పొాగడొందువై లాసనగమువో ₹ 
లలితసంవచ్చాలిలజ్మీ నివాస మై 
ముర వై నవై కుంళపురమువోలె 
విరచిత ప ప్రభ్యాతహరిచంద నాథ్యమై 
యారూఢి నమరాలయమ్లువో లె 
. రాజభాజనివాస మై "లేజరిల్లి 
నరవరో _త్తరదిగ్భాగనగరివో లె 
సకలజనములు గొనిదయూడ జగములందుం 
బొలుపుమోరును సా శేతపురవరమ్సు. 
క, ఇమ్ముల నప్పు వప సము 
కొమ్ములపై తం పురముకొమ్మలు వేడ్క ౯ 
దమ్ములచుట్టము పదజల 
జమ్వులు' పూజింతు రొగి నజస స్రముం . తిలా, 
క, పరువున మురువై. తం 
సురపురమునం గల్పతరులు చూపజు కీంపై. 


el 


రో 


pr 


శాలకాండము. 


పరువున మురువై యుండును 
దురగంబు ల యోధ్యం గలపృతోళికలందున్‌ 


. దానగుణమ్థున సురపురి 


'నేనాండును నమరరత్న మెన్నిక కెక్కు_న్‌ 
దానగుణంబున మిక్కిలి 
'యేనుంగు లాపురములోన నెన్నిక కెక్కు_న్‌, 


. కవిగురుబుధ మిత్తా?దులు 


పివిధార్షనలను సుకపుం వెలయుదు రెలమిక్‌ 
గవిగురుబుధమిశ్రొ దులు 

వివిఛధార్ష్న నలం బురమున వెలయుదు రెపుడున్‌ , 
భోగానురాగసంపద 

భోగులు వక్తింతు రందు భూనుతలీల౯ా 
భోగానురాగసంపద 
భోగులు వర్తింతు రిందు భూనుతలీలన్‌, 


. ప్రకటానురాగసంపన్ను తొదురు గాని 


రముణీయరుక ,'కారకులుగారు 
శుభపవిత్రో జ్ఞ స్రలసూత్రధారులు గాని 

టక్‌ రహో స్ట నాటకులు గారు 
ఉఆభయసంధాధథధివిధ్యు క్ర కృకర్యులు గానీ 

చక్నింపంగా నిశాచరులు గారు 
తలకించి చూడ సద్ది పీజు లౌదురేకాని 

తలయపంగం బశీజాతేములు కారు 


. బాడబులు గాని యగ్నిరూపములు గారు 


పండితులు గాని విజ్ఞులపగిదిం గారు 


జ 


శ 


శే. 
క్ర 


న్స్‌ 


రానూ యణము 


ధీవరులు గాని జూతినిందితులు గారు 
పరనుపావను లాపురి ధరణిసురులు. g 


. రాజులు కాంతియందు రతిరాజులు రూసమునందు హాహిానీ 


రోజులు దానవుం దు నృుగ రాజులు పి క్ర మ 'శేళి: యందు గో 
రాజులు భోగవుందు దిన రాజులు సంతత లేజముందు రా 
రాజులు మూనవుందు నగరమ్మున రాజకువూరు 'లందటున్‌, 


. తగ చానవిఖ్యాలి కల. గని 


సత తాం కష్టవీడితుల గారు 
నిర ర్రలసతో క్రి వ ధర్మ నూతులు గాని." 
చర్చీంప' సనృతభామకలు గారు 
ప్ర కటవిభూతిసాభాగ్య రుద్రు,లు గాని, గ 
వసుధ మై మ గారు 
కమునీయగా ౦భీర్యఘు నసముద్రు, దులు గాని 
యతులితేఫంగసంగతులు గారు 
వ _ర్లకులు గాని పశు. లేవరుసంగారు. 
భోసలే కాని పాము లెప్పుడును గారు 
ee “కాని కొలయకులజాడం గారు. 
పంటల భాగ్యము గ గల 3 వ. 
పంటల్వపె బంట లనుర, ర, బ్రతుకుదు క 
క భాడీయు గలయా 
పంటలు మొద లై లై నకాంపురు, జు లానగరిన్‌, 
. కలికిచూపులచేత: గరలింప చేర్తుర్తు 
ద్రహ్మాచారుల నై నైన భ్రాంతి. గొలిపి 


చాల కాండము... “ర్‌ 


'మృదునచోరచనల వదలింప నేర్తురు 
ఘన మునీంద్రుల నైనం గచ్చడములు 
వలపులు నెం జల్లి వలపింస చ్‌స్తరు 
సన్యాసులను ఛై. నన జలముపటి 
సురత బంధమ్ములం జొక్కి౦ప నేర్తురు 
(వతేములు గ కొన్నయతుల నై నై న 
కే అచల మెకి, -౦ప చేపతు రౌవధముల 
మరులు నొలుపంగ నేర్తురు వం అ ములను. x 
ధనము లంకింప' నేర్తురు తక్కు. క | 
వాసి కెక్కి sada - FEE £8 
. శారదగాయ క ,. ₹౯ాండిల్యగాలవ " 
కవిల కౌళికకులఖ్యాతి గలిగి 
.. మదన వివ్వుశ్సేన మాధవ నారద 
శుక నై జ-మయుంటి కాష్టునులు గలిగి. 
“చం దార గుహా గిరిసంభోవ జయ, వృష 


కుంభ చాణాదులం నొమురు మిగిలి. 
సుమన . సాక సురభి శ క్రామ్యత 


పారిజాతీముల సోం పారం గలిని . 
"తే, బ్రవానిలయమ్ము వై కుంఠస ట్లణమ్ము 
సాసలేంకణుతై € లము నప 
లలీతగతిం బోలి క 6 దులను భూంగి. 
ఘనతే నొప్పారు నప్పురివనము లెస్స. హో 
చ, కనకవిలా సకుంభములు గబ్బికుచంబులలీలం జత్రశే 
తనములు మైంటటకొంగులవిధంబునం గ్రాల గవాతుముల్రహి?౯ 


&il 


లే. 


రామాయణము 


గనుగవయట్ల పొల్పెసంగంగా. భువిభోగులు మెచ్చ భోగినీ 
జనములరీతి. 'జెల్పువురు సౌధనికాయము పాయ కప్పురిన్‌, 


. మకరకచపశోంబపద ములు గలిగి 
గా శీ 


ధనదునగ రమ్ముపెం గాలు దోవ్వుచుండు 
సరసమాధుర్య గాంభీర్య సరణి. జేర్చి 
గుజుతు మోాటీనయప్పురికొలంకు చ. 
అమృతథధారా ప్రృవాహమ్థునందు నపుడు 
నొక భేనువ్స దివి నున్న నుచిత మగునె 
అమృత ధారా ప్రవావామ్యనందు నెపుడు 
'జెకు, కప ం లప్పురెం చేప నొందు, 


. ఈకరణి సకలవిభవ 


శ్రీకర మయి తాం టబ్రనిద్ధ్‌ం 'జెలలసచు మహిమకొా 
నాకపురితోడ నాఅముహ్‌ 


సాశేతపురము వెలయు జగము నుతింపన్‌. 


బ్రో 


స అట్టిమహాపట్లణంబున కధీశ్వ్షరుం డెట్టివాం డన. 
. తనకీ కికర్పూరతతి చేత వాసించెం 


బటుతర బ బ్ర హ్లోండభాండ మెస్లం 
దనశౌర్యదీ ప్తి పిచే నినవింబ es 

బగ "లెల్ల మూాం:ంగుడువడలల వేసాం 
దనదానపీఖ్యాతి ననుదినంబును సర్లి 

దారిదృష్టములు వెళ్లం నాజి దణిమె. 
దననీతి మహిమే జనలోక మంతయు. 

దగిలి సంతతీమును బొగడ దనశళె 


* భళిర . కొనియాడ చాత్ర. మై పరగ నట్ల 


వై రిన్భ పజాల మేుసవికారగుండు = 


చాలకాండము. 


డినకరాన్పాయపాథోధిననజవై రి 
నిశితకా శేయకకరుండు దశరభుండు. 
సీ పాలింపం డవినీలిపరుల మన్ననం జేసి 
పాలీంచు సజ్జన పృతేతి నెపుడు 
వునుపం జెన్నండు జోరులను గారవము చేసి 
మనుచు నానీ, తకోటి ఘనము గాంగ 
వెటజ పెజటుంగ(ండు వె వై రివీకుల బొడంయగన్న 
వెజచు బొం కేయెడ దొరలునొ యని 
తలంకం డర్థి వ్రాతీములు మిోాజీ పెకొన్నం 
జ. ధర్మ మెందు. దప్పునొ యని 
"లే. సరవిం బోషీంసం టు 'మెపుడు 
“విలయం బోవమీంచు నిత్యమ్ము "వి ప్రృనరుల 
ఛాస్కరాన్వయ లేజోవిఛాసితుండు 
మానధుర్వుండు దళరథ మౌవరుండు. 
చీ కనం గోరం డొకనాండుం గన్నులం బరవధూ 
లావణ్య సౌభాగ్యులతుణములు 
ఏనం గోరం జొకనాండు వీనుల కింపుగాం 
గొలుచువారలమోందికౌండెములను 
చిత్తంబు వెడలించి జివో గృమునం గోరి 
పలుకండు కాఠిన్యభెవణములు 
' తలయం డించుక యెన ధనకాంతే నేనాండు 
బంధువింతా శితప్రతతిం జెలుప 
తే, సతతగాంభీర్య థై ర్పిభావణపరుండు 
వార్త కెక్కినరాజన్యవ_ర్తనుండు 
2 


ర్‌ం 


im 


రానాయణము 


సకలభూపాలజనసభాసన్నుతుండు 
ధర ర, తాత్స్పర్యనిరతుండు దళరథుండు. ల 


3 ల న. వృద్ధిం బూందలో లేక 


విషధరుండును ల్‌ ఆ వీవముం బూగేె 
తాపంబు శ్‌ వంచి తరియింస సోసక 

పలుమాలు- గడగండ్లం బడియెం గరులు 
కందర్పశరనృష్టు నంద నోపక ఘ్నృస్టీ 

వన వాసమునం (గృున్సీ వనరు సూపె 
డీపించి వల పాంప నోపక కూర్శంబు 

కుశ్నీలోపల6 దల గుక్కి. కొనియె 


. కుంభినీకాంత తమమిోా(దికూరి విడిచి 


పృకటరాజ్యమ_స్త సకాభరణముకుట 
బారు మాణిక్యదీ విత చరణుం డైన 
దశరభాధీళుభుజ వీ లి దగిలినంతే. 


గ 
ర్ట) 


: ఆరాజు రాజగ్టమందలి 


వా చెల్లను నిరతభర్శ న ర్తను లగుచుక్‌” 
భూరి స్ట ఫ్రీవిభనంబుల 
దారిద ఏం బెజుంగ నెట్టితణి నేనాండున్‌. ల్సి 


: ఇట్టిమహా శై ర్యసంపన్నుండును మహోాశ్వర్యధుర్యుండును 


నగుదశరథమపహోరాజు సకలసావముంత రాజలోక పూజ్యమానుం 
డగుచు. బ్రాజ్యం బగురాజ్యంబు చేలుచు నొక్కనాండు. 


॥ సంతానలబ్జుడై_ చింతించి చింతించి 


+ తిష్టవ_ర్తను' వ్‌"వసిమ్టుం జూచి 
తనకోర్కి వినుపింప విని మునిసింహుండు 
వలికె బుశ్యగృ్భంగు నెలమిం చేర. 


ర్‌ం 


గలా 


రావమవూయ ణము 


సకలభూపాలజనసభాసన్నుతుండు 
ధర్మ'తాత్సర్యనిరతుండు దళరథుండు. లై 


3 ల న. వృద్ధిం బూందలో లేక 


విషధరుండును ల్‌ ఆ వీవముం బూగేె 
తాపంబు శ్‌ వంచి తరియింస సోసక 

పలుమాలు- గడగండ్లం బడియెం గరులు 
కందర్పశరనృష్టు నంద నోపక ఘ్నృస్టీ 

వన వాసమునం (గృున్సీ వనరు సూపె 
డీపించి వల పాంప నోపక కూర్శంబు 

కుశ్నీలోపల6 దల గుక్కి. కొనియె 


. కుంభినీకాంత తమమిోా(దికూరి విడిచి 


పృకటరాజ్యమ_స్త సకాభరణముకుట 
బారు మాణిక్యదీ విత చరణుం డైన 
దశరభాధీళుభుజ వీ లి దగిలినంతే. 


గ 
ర్ట) 


న ఆరాజురాజ్టమ౨దలీ 
వా ెల్లను నిరతభర్శ న ర్తను లగుచుక్‌” 
భూరి, స్ట్‌ ఫ్రీవిభనంబుల స్‌ 
గారిద ద్ర ఫం బజెటులో శెట్టితణి ననొంయన్‌ , pp 
ఇట్టినాహోధై రస జప మాళశ్వర్యధుర్యుండును 


నగుదకేరథమహో రాజు త పూజ్యమానుం 
డగుచు బ్రౌజ్యం బగురాజ్యుంబు చేలుచు నొక్కనాండు. 


॥ సంతానలపుకై చింతించి చింతించి 


+ తిష్టవ_ర్తను' వ్‌"వసిమ్టుం జూచి 
తనకోర్కి వినుపింప విని మునిసింహుండు 
వలికె బుశ్యగృ్భంగు నెలమిం చేర. 


రానూయ ణము 


కే, వనరు గలిగెను మనకు శావణునిం జంప 


వినుడు మో రెల్ల నామాట వేడ_మిోాణ 
దశరథుం డనురాజు సంతాన కాంత 
నొనర జన్నంబు గావించుచున్న వాడు, ల్లి 


. ధరణీపతి యగుదశరథ 


నరనాయకునింటం బుట్ట నరదూపమునకొ 

'జరిలెద నే నిక మీరును 

సురకంటకుమోం:ద లావు సూపుటకాఅకె . 
య 


cp 
at) 


=. కొందబు కవివంళథంబున. 


గోందజు భాల్లుకకులమున గురుబలయుతు తై 
యందణు నన్ని తెజింగుల | 
బృందారకులార . పుట్టి పెకుంగుండు భువిపై. 8 


. అని కృ పాధురీణుం డేననారాయణుః: డా నతిచ్చి న ఏిని వన 


జాసనాదిదేవతానికరం బవ్వనజోదరునిపాదారవిందమ్ములకు 
వందనము లాచరించి నిజనివాసమ్ములకుం జని రయ్యువస 
రమున, oa 


. ఇల సాశేతనృపాలేబరుండు దా హేలావిలాసంబుతో 


ఫలకాంతకాగృతున్చం బొనర్చి న యెడ౯్బంగారు పా త్రములో 
పల దుగ్ధౌన్నము వాలనీించుకొని 'తాంబృత్యతుమై నిల్చి ని 
ర్మల తేజం బున బావకుండనియె( బే న౯్వ్ముంజు వాక్యం బులన్‌, 


క, భూపాల. నీదుభారిల 
కేపాయస 'మారగింప నిమ్మి తనయుల్‌ ' 
శ్రీ పతిపు త్రసమానులు 
రూపసు లుదయింతు రమితరూపస్స్నూ ర్షిన్‌, Er 
చ, అని చెప్పి యప్పాయసపాత్రంబు చేతి కిచ్చిన, 2 


ఆ. పాయసమ్వు "అెండుఫోగముల్‌ గావించి 


co 


బాలకాండము, Pads 


య గృసతుల కీయ నందులోన 
సు సగము దీసి ముగుద సుమిత్రకు 


నొసంగి రంత నామె మెసవెం వీత g 


Bn) 


ప అంతం సొన్నిదినం బులకు సౌసల్యాకై శేయాసుమిత్రలు 
గర్భనతు ల మయొప్పాజుచుండ. £9 
| హై నకు లనుమాట తథ్యంబు గావింపం 


జెలు పెకి కన్నులు, 'కేట లయ్యు 
నీలకుంతల లని టు న! 

నిలుపంగ నెజులపై నలుపు నూపె 
గురుకుచ లనుమాట సరవి భామీంపంగం. 

దోర మె కుచముల నీరువెబు* 

ఆనన ర 

మంజుభాప్‌ణు లనుమాట దప్పక యుండ 

మెలంతలసలుకులు మృదువు ల య్యుం 


. గామిను లటంట నిక,_మె “కాంతలందు: 
మానా 


మోజే మే లె నరుచులపైె, గోరి కొయి 

సవతిపో రన దవులోన సారె సారె 

కోకిలింతలు ఇటుచిటుములుం బుక. డ్‌ 
రల eఎ 6 


వ. మణియును, ap; 
సే తనుమధ్యి లనుమాటం దప్పీంపం గాంబోలుం 


TTT యాలు Te TTT PTT గాం ఆయ లభాకిటళోమాటానరం 4 


బాటు లేక నడుములు పెదలం బావం 


క. 





గుయోయిరానార. కనాన. దారా కాలాల దగ రాతాూాంతా కాటా? కనను నా. 


* 4 f=] x ణ్‌ షై జ గ్‌) ౮ ఏ! 
శీ కం. వీశేశలిం ముపంతులవారి ప్ర్కతిలోని పాఠములు 
* మందయాన లనంగ మా నైన యమాట 


నిక_౦బుగా మాంద్య మెక్కె. నడల, 


py) రామాయణము 


౫_ైచములు బంగారుకుండలో యనుమాట 
కల్లగా నగృముల్‌ నల్లనయెన్సీం * 
జందెా దాస్య ఎనన టి సరవి మాన్పంగ. బోలు. 
గళలవిలాసమ్ము పలుచ నయ 
సుందరు లనుమాట "సందియమ్తుగం బోలు 
గర్భ భారమ్ములం OE ద్పె 
తే, ననుచు గనుంగాన్నవా "ర్ల నాడు చుండ 
గట్టుచీ లెల వ్రైకంబు పుట్టుచుండ 
జ త యందటు నలరుచుండం 
గాంతలకు నప్పు గర్భములో గానుపించె. ఓర్‌ 
వ. 9ట్లు దుర్భరంబు లై నగర్భంబులు దాల్చిన క" సల్యాదికాం 
శాశ్రయమ్మును జె త్రమాసమ్మున శుక్ల పతమ్లున నవమ 
న్‌ క. బుసర్వసునతేత్రంబునం నే [టకలగ్నం 
బున శ్రీ రామభరతలమ్మణశత్రు సుయ్నులం గాంచినం దదనం 
కు దకేరభుండు mors _రృన్యుంబులు జరవీ యప్పుడి 
దినంబులు నరిష్టంబు తేక ప్రతిదిన ప్కనర్ణ మాన మగు'చున్న 
కుమారచతుప్వయం బునకు గాలోచితంబు లగుచొలోపన 
యనాదికృత్యంబులు గావించి: వెండియు విద్యా ప, ఫవీణు లగు 
నట్టు లోొనర్షి గజాశ్వరథారోవాణం బులు చేర్సి" థను "రన 
పంరగులం గావించి పెంచుచున్నసముయమ్మున, చట్‌. 
సి. ఒకనాండు శుభ గోపి. నువ్వీశ్వురుండు మంల్రి, 
హితపురోహితులును నెలమిం జేర 
బంధువక్షము రాయ చారులు జూరులు. 
బరిచారకులు నెల్ల సరవిం “జేరి 





పజల జు నా కనను జానా గాజా మరదల వసజవాస పత నా. వ. 


శ' ముకురకపోలలు ముంద. లనెడుమాట, కల్ల గాల జెకుు.లు వెల్ల నయ్యొ. 


ల్‌ో 


చాల కాండము, py 


గాయకులును భృత్య గణములు మిత్తు?లు 


సతులును సుతులును జక్క నలరి 
సరసులు జతురులుం బరిహోసకులుం గళొ 
వంతులు గడు నొక, ,-నంకం జే 


. కొలువం గొలు వున్నయెడ వచ్చి టా! 


డర్గి దీవించి తా నచ్చినట్టి కార్య 
థి లు 
మధిపునకు. జెప్ప మదిలోన నాత్ర పడుచు 
వినయ మొుప్పార నిట్లని వీన్నవిం చె. దది 


"రాముడు దనుజులతో సం 


గ్రామము చయంగం గలండె కందుగడా. నే 
న్‌, మిమ్ము గొలిచి వచ్చెద 
నోమునీరా జేంద్ర యరుగు ముచిత ప్రౌఢిన్‌. £6 


. అనినం గతిక? శాత్మ నవ్వి వినుమయ్యా.రాజ . . నీచేతంగా 


దనరా దైనను సాల్‌ పపులగ ర్వాటోప బాహాోబలుల్‌ 
ఘను రావ దుడక వారి? గలువంగారాదు వీస్నంచు సీ 
వనుమానింసక పంపు క గృతుంతార్గంబు భూ నాయ"కొ. 


. అని ప్రియోకు కులు వలుకుచున్న ఏిశ్వాపుత్రునకు మిత్రకుల 
పవిత్రుం డై నదళరథుండు మా తాడ నోడి 1 యప్పుడు. 4 
. మునినాథువంట సుతా 


ముని నలజడి వెట్టుచున్న మూక్ట్రుల్నపె రా 

ముని సౌమిలి, ని చసన 

మ్లునితో నానందవార్డి మునుంగు చు6 బనిచెన్‌. : డ్య! 
మ త్రకోకిలము. 

వారి? దోడొని కాశికుం డట వచ్చు నయ్యిడ ఫ5ోర కాం 

క న ల. నొక్కతె దైత్యకామిని ౪ 1 కతా. 


రామాయణము 


కార 'మొప్పంగ నట్టహాసవికాస మేర్చడ రాంగ నా 
_తూరరాతునిం జూచి యమృునికుంజరుం డొగి రామునిన్‌. 


. తాటక వచ్చిన దదిగో 


నాటగ నాండు దని మేల మాడకనీప్‌ 
పాటి పడ నేయు మని తన 


చాటున భయపడెడిరామచంద్రున కనియెన్‌, గ్ర 
. కట్టు చెప్పిన యూ మునిచం ద్రునిపల్కు. లాలించి రానుచం 
ద్రుండు తనయంతేరంగమ్మున ని ట్లని వితర్శించె. గ్‌ని 


. ఈయాండుదానిం జంసపలో 


నాయమ్మున ేమిగొప్పు నగకే ఏరుల్‌ 
చీ యని రోయుచు నమ్ముని 
నాయకుభయ మెజ్‌లి తనమానమ్గున నలుకన్‌. 


cn 
ర్‌. 


వేటు గొని రామచం ద్రుండు 


సూటిగ నొకదిట్టకోల సురలు నుతింప౯ా 
ఘోటకసవమువతు స్టలం 
దాటక నత్యుగ్ర గలీల ధర్శపై 6 గూల్చిన్‌. నటీ 


కట్లు దాటకం గీటణంచినయంత నమ్మునీ౦ద్రుండు ము 


సంతోషమ్సున రామునిం నొనియాడుచు సశ శ మంబుగ 
నిజా సే న గా శీతెంచి రానుసౌామి,తు త్రులసాయంబున 
క్‌ స సేయుచున్న సమయంబున, ర్‌గ్‌ 


. ఆకాశవీధి నెలకొని 
రాశకాసులు గురిసీ రమితర_కృము బలలం 


. బాకౌశ్‌కయజ్ఞ ముపై 


ప. మనిగణంబు భీతిం బొందన్‌. ల$ 


చాలకొండము. లిన్‌: 


. అంబగపీథి నిల్చి క్రీ దశాంతకు అంతయు చేచి రక్షమాం 
సంబులు గాధినంచనునిజన్నముపె పెం గురియంగ నంతలో 
నంబరరత్నవంశక కలశాంబుధిచం ద్రుండు రానుచం దుం డు 
గృంబుగం ద్రుంచెజండబలనర్వులదమ్భుయందానునొక్క మై. 
. ఇట్లు రామచంద్రుండు నార ద్మసృతాపంబు మించ నిం 
ద్రాదులం ద్రుంచిన నమ్మునిచం ద్రుండు నిర్విఘ్నంబుగా. 


జన్నం ళు. శమన మిత్రులం" బూజించె నట్టిసమ 
యనసున, ద్‌ఏ. 


. ధరణీసుత యగునీతకుం 

బరిణయ మొనరింప జనక పార్థివుం డిల లా 

వరసుతుల రం డని స్వయం 

వర మొగి: జాటించె నెబ్టవారలు ఏినంగన్‌. ర్‌! 
= అట్లు సీయం నరమహోేత్సనఘోషంబున స సంః తోమమ్యు నొంది 
విశాషమిత్రుండు రామసౌమిత్రుల సుధిలోన నర మనం 
వోడ్కొని వ స 80. 


. ముదితొపనివెనువింటను 


నదలక చనుదెంచునట్టివడి రామునిన్రీ 

పదరజము సోకి చిత్రం 

బొదవలగం గనుపక్టై నెదుట నొకయుపల మటన్‌. 63 
. సద వైయొప్పిద మై కడుం 

గదలుచు బంగారుపూడె కరంగినరీతి౯ 

బొదలుచు లావణ్య స్థితి 

సుదతిగం జూపట్టి నిలిచె సురుచిరలీలన్‌. భా. 
ఆమునినల్ల భుండు నొనియాడుచు?: బాడుచ వేడ్క తోడ శ్రీ 
రాముని జూచి యి ట్రనియ రామ. భవత్సదధభూళిసోంకియోా. 


26 


టో 


3 అట్లసమయంబున. 


చ. గురుభుజళ క్రి గల్లుపదికోట్లజనంబులం బంప నారు సొ 


రామాయ ణము 


భామిని రాయి మున్ను కులవానన వూక జిత్రమ య్యునీ 
నామమెజుంగు వారలకునమ్మగవచ్చు నుభు క్రిముక్రులున్‌ . రెస్ట్‌ 


. అని యక్కాం తాగత్నంబు పూర్వనృత్తాంతం బంతేయు 


నెంతయు సంతసమున నమ్మను జేంద్రృనందనుల శెజింగింపుచు 
మిథిలానగరంబునకుం జనియె నచ్చట. 


ల జ అ 
3 ద్రవిడ క ర్తాటాం ధృ, యవన మహారాప్హ 


రాజకుమారులు తేజ మలరం 
చాండ్య ఘూర్షర లాట బర్ష్వర మళయాళ 
భూపనందనులు ఏస్ఫూ క్రి మోజు 
గాళ శేరళ సింధు కాశ కోసల సాళ్వ 
ధరణేశపుత్తులు సిరి వెలుంగ 
మగధ వత్స కళింగ మాళవ నేపాళ 
నృ పతనూభవులు నెన్నికకు నెక ,_ 


. మణియు నుత, 0 కోంకణ మద పొండ 


వత్స గాంధార 'సౌరావ్ప వంగ సోళ 
రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజసుతులు 
వచ్చి రక్క్మా_మినీన్నయంవరమునకోును. గిరి. 


* కొందణు పల్లకీల ముజకొందటు చేరుల నందలంబులకొ 


గొందజు కొందటిక్వములం గొందటును త్తే” జేంద సంఘము 
wr 

నెందణు స్వర్షడోలిక లం గోరిక నెక్కి. నృపాలనందనుల్‌ 

సందడిం గాంగ వచ్చిరి బుజంబు స దోపులావలన్‌, 


గ్‌ 
py 
a 


వారునిశరాసనంబుంగొనియాడుచుం జాడు చుగొంచునచ్చి ను 


ల 


sfi- 


శ్రైలా 


బాల కాండము. డ 7 


స్థిరముగ వేదిమధ్యమున చేర్చిన దానికి ధూపదీపముల్‌ 
వీరులును గంధ మతుతలు వేడుక నిచ్చిరి చూడనెప్పయగన్‌, 
అట్టి సమయంబున జనకభూసాలుండు రాజకుమారులం 
గనుంగొని యిట్లనియె. ద్ర 
కొంకక సావధానవుతిం గూర్చి వినుం డిదె వుతు_వూరిక్రై 

యుంకువ 'సేనినాండ నివిధోజ్జ్వల మైనధినంబుం గాన మం 
నంకరుచాప మెక్కి_డిన స త్రస్ట్రఘనుం డగువాని కిత్తు నీ 

సంకజ'నెత్ర, నీత నరపాలకులార: నిజంబు ససెప్పితిన్‌. 


కా్యే 
[3 


. అనుచు. బలుకుచున్న యవనీశ కెలకుని 


వాకస్టములకు నుబ్బి వసుమతీశ 

సుతులు దాము తానె ముతిలోనం జెలంగుచు 

దగ్గణంగం బోయి భనువుం జూచి. గై 
నిల్హా యది కొండా యని 

తల్లడపడి సంశయంబు తేలకొన వుదిలో 

బల్తిదు లగునృపనందను 

"లెల్లరు చాదన్రల నుండి శెంతయు భీకిన్‌. ఇల్లి 


* రొందజు డగ్గల నోడిరి 


కొండలు వాపా చేసి కోదండముతో 
నందంద పెనంగ చాటణిరి 
సందుల గొందులను దూణి సత్త ము లేమిన్‌. లక్షి 


. గాలి. దూలినరీతిగా నెత్తం జాలక 


తముం దామె సిగ్గునం దలను నంచి 
కగిలించిన లోను గాక వెగ్గలం మైన 
ఛీతిచే మిక్కిలి బీరువోయి 


2 రామాయణము 


కరముల నందంద పొరలించి చూచినడ 
గదలక యున్న. జీకాకునొండి 
బాషాణ మున్నట్టిపగిది మార్హవ మేమి 
కాన రాకుండినం గళవళించి 
కే, రాజనూనులు కొందజు తేజ ముడిగి 
జగతీ రాజుల మోసపుచ్చంగం దలంచి 
జనకుం డీమవూయం గావించెం జాలు ననుచు 
దలంగి పోయిరి దన్హగా ధనువు విడిచి, 
సీ, ఇది పర్వతాకార మివిల్లు కను విచ్చి 
"లేజీ చూడల రాదు దేవతలకు 
నటుగాక మును శేవకటకునిభను వంట 
_వారుంజె కానలం గాక పారియుం గాక ' 
తక్కినవారికి. దరమె యీకోదండ 
మెత్తంగం దగు'చేవ యెట్లు గలుగు 
దీని డగ్గజు నేల డీని కోడం నేల 
పరులచే నవ్వులు పడంగనేల 
తే, గుజుతు సేసియుం దములావుకొలందిం చామె 
'తెలియవలెం గాక యూరక శివురచేల 
యొరుల సొమ్ములు తవు కేల దొరకు ననుచుం 
దలంగి పోయిరి రాజనందనులు గనుచు. 


వ. అంత విశ్వామితమునీందుండు రామచందు,నిముఖావలో 
లీ సో సో. గ 
క్‌నంబు6 చేసిన, ల్‌ు 
చ, hades ధరాతలమ కాళ్యవిం బట్టు ఫణీంద, భూవిషా 
స్పదులను బట్టు కార మ రసాతలభోగిఢులీకులీళులకా 


శూలకాండము. He 


వదలక పట్టు ఘృృష్థ్వి ధరణి ఫణికచ్చపపో క్రి వరముల 
బొదవ్ర చుం బట్టుండ్‌ కరులు భూవరుం డీళునిచాపమెక్కి_డున్‌ , 
శ, ఉర్గీషీనందనో రా 
మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్ఫునిచాపం 
బుర్వెం బట్టుండు దెగ్గం 
త్యుర్వీధరకిటి ఫణీంద్దు లూంతంగం గడిమిన్‌. 7నె 
. అనుచు లకు ణుండు దెలుపుచున్న సమయంబున. 7 
మ. ఇనవంశో దృవుండై నరాఘవుడు భూమిోాశాత *జుల్‌ వేడ్క 
తో ఇ దను వీశ్నీంప నీశ్వురుం డలరం మతు. 
నందిచి, వన మో సెట్టి గుణంబు పట్టి పటు బాపహోళ _క్రితోం 
దీసీనకా, దునిగ౯ హాము భూరిఫూోషమున వార్దల్‌ 
మో(యుచందంబునన్‌ . గొర్తి 
తే. ధనువు దునిమినంత ధరణీశసూనులు 
శిరములెల్ల వంచి సిగ్గు పడిరి 
సీత మేను వెంచ (శ్రీరామచంద్రుని 
బొగడె నపుడు జనకభూవిభుండు. జ 
వ, ఇట్లు శీ రామచంద్రునిస త్తే త్రే ఏసంపదకు మెచ్చి సంతోమించి 
జిసకషు శిశు పు నేయువాం డై రమ్మని దశర 
శ్వరునివేరిట శుభ లేఖలు వ్రాయించి పంచిన న దశరథమహారా 
జునునాళుఖి లేబలంజదివించిసంతోవంబున నానం దబాప్సం 
బులు గ్రమ్భు దేర మంత్రిప్ర వరుండగుసుమంత్రునింబిలువించి 
సుమంత్రా! యిపుడు bs పంతు బయలుజేజి మిడ్‌ 
లాపట్టణంబునకుం బోయి యట జనకమహాోరాజునింట నున 
రామలక్ష్మణ భరతశత్రు ఘ్నులకు వివాహమహోత్సవము త్ర 


రీ 





బాధా లాణావాయునావాణానాణవానాగ్యానన్సాా, దగ 


% “జవ్రాతీముల్‌ ” ఆని పాఠాంతరము, 


వ్ర 


రామాయణము 


వలయు గావున వనిష్థాదిడ్వజనర్వులను గెసల్వాదికాొంతా 
జనమును నరుంధతి మొదలుగాగల భూనురభార్యలను వుట 
త సకలబంధుజనంబును రావించి బంగరుటరదంబుల 
నిడికొని దోడ్కొని రమ నియంవిన నతేండును మహో స ప్రసాదం 
బని కత్‌మణమ రల క సుల బోయి శౌసల్య 
వై కసుమిత్ర “మొదలగు రాజ కాంతలను నస్కిగాదిద్విజ నరిష్టు 
లను నగుంధతి మొదలుగా. గలము తౌ దువలను మిగిలిన సకల: 
బంధుజనమ్మును రావించి యు క్త . కారముగాం గనక రథమ్ము 
లె నిడికోని దశరథ మహ రాబాకత్తకుం గానినచి చ్చినయంతే 
దశరభుండు ప పుత్రద్వయసహితమ్ముగరథమారోహించి సమ స్ట 
సేనాసమన్వితుం డగుచు వాద్యఘోవంబులు దశదిశలు 
నిండ నడచుచున్నసమయమ్మున నంతేకుముందూ జనకభూ 
వల్ల భుండు  దశరథమహీపాలు నెదుర్కొని ఉోడితెచ్చి 
యడుగులు గడిగి యగ్ష ధృ ఫ్రపాద్యాదివిధుల విధ్యు క్ష కంబుగోం 
బూజించి పానకం మి” గానుక లొసంగి సకణసంప 


త్పంపూర్ష వులయిన ని వేశము గల్సించి యందు 'బంధ్రి 


వారిని విడియించ నంత నక్కడం గనకవికార మైన వీళ మ్సుపెం 
గూర్చు న్నసమయమ్సున దేవా. శుభముహా | గిం బొసన్న 
మగుచున్నది రమ్మని నోవసిన్టుండు సను'జేర నాతడు సని రామ 
లక్ష క, ణభరతశశ్రుఘ్నులకు మంగళ స్నానమ్మం  జేయించి 
నిర్భలాంబ రాభరణంబు లొసంగి వేశ్వేజ నాక. _-ముహూ 

_రృమనం దనకూంతు సీతను శ్రీ, రామచందునకును, దన 
తమ్ముదు కుళధస్టజునికూంతు . రసమాండవ్రాకి శాశ్రుత్ర 
కీ ర్పలను భరతలత్నుణశత్రుఘ్ను లకును నిచ్చి వం 
చేసి తన ప్రీియతనయల కొరకా,_ 5 తకు నూజేని భదృగజ 


బాలకాండము. ప 


ములను -వే యేసీతురంగంబులను బది వేలు దాసీజనమ్మును. 
లకుజేనునులును నరణంబు లిచ్చి దశరథాదిరాజలోకము 
నకు బవుఎమానముగా నవరత్న ఖచిత భూపణమ్థులును జీని 
చీనాంబరమ్సులును + నొసంగి సుగంధ ద ద్రన్ఫుమ్థుల నర్పించి. 
పూజంచి యంపె నంత క es మరలి యయోా 
థ్యాపట్టణంబునకు నచ్చుచుండంగా మభ్యెమార్షంబున. 92 
. పరఘురాము. డడ్డుపడీ వచ్చ మూ నాను 

మెన్న రనిన మొలకనవ్దుర్రతో శ 

చేను దశరథుండ నితడు. నాపుత్తుండు 

రాము డండ్రు చేరు భీమబలు(డు. 88 
. అని వినిపించిన గ్రోధావే వశవశోంవదుం డై యప్పు డప్పు, 
రశురాముండు ప గనుంగోొెని యిట్లనొయ. రి 
. రాముడు నేనై యుండ 


నామోం౭ద నొకండు గలిగెనా వుణి యాం గా 
శేమాయె రణ మొనన్పంగ 


"రామూ రారమ్మటంచు రహి. విలిచం వగన్‌. "రక్‌: 
. పిలిచినతోడనే రామచంద్రుం డతని కి ట్లనియె. 86. 


3 బ్రౌాహాణుండ వందు బరమపవిత్రుండ 

వదియుంగాక భార్షవాన్వయుండ 

వై ననిన్ను. దొడరి యావానస్థలమున 

జగడ మాడనాకుం దగు నె చెపును. ర్ట 


. అనిన విని పరశురాముం డిట్లనియె. 88 


3 వ చాలి నం ses మ మాట. 


రామాయణము 


ఫా, సృముబఖంబులకన్నపుల:ంజకు, ాగంజేయుదుంగాననిప్పుడుక్‌. 
య లి a 
శన (ప్రుముశాస్రుముంగ లవునాహసవృ త్రీనిరముబరంన్‌, 3% 


వ, అనిన రామచంద్రుం డి ట్రనియె, ర్‌ 
మ. నిను మానంటినృ వాలురై నం గలనక౯్‌ పీఠత్టముంజాపయగా 


రీ 


ననయాలాకమహానుభావు-డవు నిన్నాలంబులో మోాలియగా. 
నెనయకా ధర్తువె మాకు. జూడముజీనీ వేమన్ననీమాటకుం 
గనల౯ మంచిదికాదు మా కెపుడుదోర్షర్వంబునమిోాస సట్టునన్‌, 


, అనిన విని యంతయు సంతో వంచి భార్ల్షనరాముం డారఘు 


రామునితో న ట్రనియె. 


. శినునిచివ్రకువిల్లు శీషఘ్రంబె యానాండు 


విభచినాంయత ననుచు  విజ్లవీం 
నలదు నెండు నాకు యం మైనయీచాప 
మొక్కు. పెట్టి తివియు మిం తేభాలు. 


. రాముడు గీము6 డంచును ధరాజను లెపి నుతింప దిట్లవై 
గు ర మా. 


భీమునిచాపముక్‌ ఏిఆిచి వ్రేలెద వందుల శేమిగాని ౧౫ 
శీ మహి లేశుకారు కము చేకొని యెకి_డుచేని చేయ నీ 
Wy శై థా 

తోమి పోరు సల్పి పడం ద్రోతు రణస్థలి నీశరీరమున్‌. $4 


, అని తన చేతివిల్లు నృపులందజు: జూడలో నండి(యాయ నా 


ధనువును గూడి తేజము బ్ర తాపము రామునింజెం దెనంతశే 
జనవరుం డాశ రాసన ముం. వో Wn) నకి కారీ నాడిబాణ మం 


దుననిడి యేదిలత్యుమనం ద్రోనలుసూవినంద్రుం ఇగ వెగక్కునన్‌. 


. కట్లు మహో ప్రతాప ంబున6 చాపలు ద్రుంచి యనర్లళ ప'తొప 


మున ఛాక్షవరాముదోర్తర్వంబు నిర్లర్యోంబు గావించి జయ 
ముం ₹కొన్నకుమూారునిం గాంగిలించుకొని చళరథుంద, 


బాలకాండము, విజి 


కుమారచతుష్థ్రయమ్ముతో నయో ధాసనగరంబుం బ్ర వేశించి 

సుభోన్నతి రాజ్యంబు నేలుచున్నసమయం బున, “22 
శా,పారావారగశీరికికా ద్యుతిలసత్ప్సర్ధారికి౯- నిత్యవి 

సారోదారవిహారికి౯ సుజన రమూదతుదయారికి౯ 

సారాచారవిచారికికొ మదరిపువాపాలసంహారికి౯-. 

ఏరా సాటి నృపాలకుల్‌ దశరథోర్వీనాథజంభారికిన్‌. _-28 
న. అని కొనియాడం దగిననృ పాల శేబరుండు ధర్మవూర్షంబు 

నొక్కి _ంతే యేనిం దప్పకుండ రాజ్యుంబు చీయుచుండె నన్ను 

విని నారదుని వాల్శీకిమహామునీశ్వేరుం డటమిందికథా 

విధానం బెట్టి దని వ తా 
క్‌ జలజూతు. భ్‌ క్షనత్సల ! 

జలజాసనవినుతే పాదజలజాత ' సుభా 

Mh | 

జలజాకరణాగావాంస . జూనకినాథా . 25 


గద్యము. ఇది శ్రీ గారిశ్వరవరప్రృసాదలబ్ద గు జ ౦ గమార్చన 
వినోద సూరిజనపవినుతకవితాచవుత్కారా తు కూరి శేసన 
సెట్టితనయ మొల్లనానుభేయవిరచితం దై న శ్రీరామా 
యణమహోకాన్యంబునందు బాలకాండము సర్వము చనేకా 


ఇాసము 


ల 


అయోధ్యాకాండ ము థి, 


. కందర్పరూప . ఖండిత 


కందర్పవీరోధివాప ! కరుణాద్వ్వపా : 
వందితశుభ నామా . ముని 
సందోవాస్తుత్య్వభూమ . జానకిరామా . 


జ శ్రీ నారదమునీశ్వ గుండు వాలీ కినుసోముని కెజింగించిన 


'తెజింగు వినిపించెద నాకర్శింపుము. గ్ల 


3 తనసుమంత్రాది ప ఛానులతోం గూడి 


cy 
సుఖగోస్థి నుండంగ నఖలజనుల( 


జక్కంంగా రావించి సమ్మదంబున వంళో 
గురువుతో దశరథధరణినాధుం 

డనియె నీభూభార మంతయు నొక్క_ట 
చేలిలిం జూలదె యేకహేళి 

నటుగాక పగతుర నవలీల గెల్బితి 


నిల్సితి ధర్శమ్ము నిష్టతోడ 


- నింత వాలదె యాశకు చెంత కెంత 


రామచంద్రుని ధరణికి రాజు గాల 
మారు సూడంగం బట్టంబు భూరిముహివాం 
గట్టవలయును మంచిలగ్నమునం జెలంగి. 5 


. అనుచు గురునకు డెల్సి తా నతనిసవ్వా 


తమున సౌభాగ్యమంగళ ద్రవ్య సమితిం 


గూర్నుం డనుచును మంత్రులకును 'సెటుంగం 


జెప్పి శృంగార మోపు36 జేయుం డనియె, డీ 


రీ 


3 అట్టసమయంబున. న 


C3 
అ 


అయోధ్యా కాండము. 


© అట్లసవముయంబున. | ర్‌ 
. పగలు ప్రాగాగమున నుండి గగన ఏథిం 


జరమదిక్కున శేగగా శ్రమము దోంచి 
చెమట పట్టిన స్నానంబు జేయ నరుగు 
కరణి నపరాబ్టలో దివాకరుండు గ్రుంకె. 3 


. మేలిమి సం ధ్యా రాగము 


వ్రాలినచీ:కటియు. గలిసి వరుణునినంకకా 
నీలము. గొంపును సతికిన 
పోలీకం జూపక్టై నట నభోమణి తలలోన్‌. 


వా] 


, నారక్‌ కల్చద్రువముమునం 


గోరకములు పుట్టినట్లు గురుతరకాంతికా 
డారకములు తల సూ పెకా 
జో రానీకమ్యు మిగుల సుక్కు_చు నుండన్‌. g 


. కారుముగులరీతిం గాటుకచందాన 


నీటిభాతి నిం దనీలమహిమ 
మావరాళివేల్కి మజి నుజి యపు డంధ 
కార మనని యె గలయం బర. 


6౧ 


బు! 


చ. తలవరుల౯ా నిజాధిపుల దర్చకు నేర్పునం గన్ను (మ్రైమి య 


_త్తీలం దమపిన్నపాపల నుదారత నేర్చడ నిద్రపుచ్చి ని 


ర్యలకరకంక ణావళులు రట్టుగ చా మటు (చమోలోనీక వి 


చ్చలవిడిగా జరించి రొగ్‌ జారలతాంగులు మధ్య రాత్రులన్‌, 


. సురతేము లేక యుస్సురనుజోటివముగండుడికించుకౌం౦ తీయుకా 


సరస మెజుంగుచం దృముఖి సావడిదంటయు బేరక_త్తెయు౯ా 


ఠీ 
Sr) 


న, 


రామాయణము 


బరఫురుపాఖిలాపషమును జోయనిభామిని పోరుకట్టున౯ 
బరంగినభామలాడి యుపభ్ర్తలం గూడి చరించి రత్తతిన్‌,. 


3 భానుసహాస్తసక్కి_రణపం క్ష కుల నుద్భున మైనయాబ్బ్భ వా 


ద్భానునివెట్టం బెల్లుడ డక యబ సే కేసు ధాం బుధిమాందిమోంగడల్‌ 
పూని సవిగారు వేం 'చెరల పూర్వదిశం గనుపట్ట దానిపై 
"ఫేన మనంగ నొప్పె శళిబింబము తూరుపు. గండ పెందగన్‌, 


. కుముచములుంజకోరముటుం గోవులసస్యముంజం ద్య ద కాంతేము 


రమణం౭జెలంగ వెన్నెల తీరంబుగ వేసా సజగంబులుబ్బు (గా "ల్‌ 
గవులములుక౯ వి యోగులధిక్‌ం బుగ6 జోరులు(జ కృ వాకముల్‌ 


రమణల గలంగ వె న్నెలతీరంబుగలా చెజగంబులుబ్బంగాన్‌, 
. నారదు లైర3 సన్మునులు నాకమహీజముల య్య భూజముల్‌ 
శారద అరి భావినులు శంకర్శశె లము లయ్యొు గల, ముల్‌: 
పారద మయ్యె నీరధులు పన్నగ నాయకుల య్యె నాగముల్‌ 


వారిదవర్ల మెల్ల సితేవర్ణము లయ్యెను బండువెన్నెలన్‌. 
కొడు కుదయించె నంచలరి కోరిసుధాంబుధిమిన్నుముట్టియ 


ప్పుడుజగ మెల్లంగ ప్పెనన. బూర్శతనొం'దెనుసొం ంద దృచంద్రికల్‌ 


పుడమికి చాలవెల్తిగతిం బొ ల్పెసలారంగంజంద్రుండొ "ప్పిన 
య్యుడుపతి మే నిమచ్చ యును నొప్పెంబ యోనిధిపద సాభుంటలై, 
అట్టసమయంబున. . an 


&, కోరి చకొరదంపతులు గుంపులుగుంపులు గూడి రంతులకా 


జేరిన చం ద్రి కారసము బేరొ,_నిమారొ వానివెట్టనించంగాం 
జారణే పసి పున, యల బ్రాకుచుజంచుపుటంబు 'లెక్రుచుకా 
"బేరము వారుచుండె వుదిం ప్ర ను జనీంప నభూటికో టకిన్‌. 


. వెన్నెలతీగలక౯ొ గొనలు చేడుకముక వాలం ద్రుంచి తెచ్చి డా 


ర్కొన్నప్రియాంగనాతతికిం గూరిమి “"నోం! నిచ్చి శీలా 


1 


ah 


అయోధ్యా కాండము. 8" 


సన్నవుగంఠనాళముల సన్నలు సేసి సుభంచె నింపుగకా 
దిన్ననిచం దృ కాంతమణితి న్నెలవిరాందం జకోరదంపతుల్‌. -9 


. పాకశాసని సేవంతిబంతి దివికి 


నెగుర వై చినకె వడి నేమి ససెప్పం 
బాండువర్లంబుతోం బూర్వభాగమందు 
సంపు తల వెగురుజుక,_ వొడిచె. 2) 


అట్టసమయం బున. షి 
| అ యుదయింవెను జనుండీ 


దివియలు నతు సమితి తిమిరము శశియు౯ 
బవ లేమిటి కనురీతిని 
గసువజయమున గూళ్ళం గోళ్ళు గాయ ముదలిడెన్‌. బబ 


. వదలక పన్య రాగవుణి వట్రు, న గాలం బట్టి నేర్పు పెం . 


0 
పొదవంగమామ్సుకొ ండపయికొడ్యగండెచ్చి జ 
u ర్‌ 


ప్రవ పః డేకువ నిల్పి నదర్పణంబు నా 
నుదయము నొంజె భానుఃడు సముజై జె పలకోకనద ప్ర వ దీప్రులన్‌. 


3 ఆరా ల్రి, రాజ శేఖపునిచి తంబు నచ్చునట్టుగా మెలంగి యా 


తు దన్ను మెచ్చు శటింగి వైక యిట్లనియె. బిడి 


. వసుముతీళ : నాకు వర మిచ్చి తప్పుట 


తగవు గాదు మాకు దలంపులోన 
మజుచినా రబేమొ మన్నించి తొల్లింటి 
యీవు లీయవలయు నీవతణంబ. నగ 


ళల శ 
శి వ 


. జననొథ . నాకుమారుని 


వనుండీ పట్టంబు గట్ట వీ వేగను రా 
ముని మునింగా ననుపుండు వాణీ 
వనమున బదునాలు "గేండ్లు వ_ర్జింపంగన్‌. ల్‌ 


ఓఏ 


వ, 


రామాయణ ము 


అని ప్రొన్టించిన విని వ టు డిల్లపడి తల్పడిల్లుచు 
నుల్లంబు గలంగి ముసుం గిడి యౌ్చే డియ పలికినపలుక 
లకు మాజాడ నోడి మిన్నక యున్న సేమయంబున సుమం 
శత్రుం డేతెంచి స్వామీ : రాముచం(దు నిం బట్టంబు గట్ట 
నా రం బాసన్నం బయ్యెం గావున మిమ్ము నచ్చ 
టికి విచ్చేయ నవధరింపుం డని వనిష్టభగవానుందు విన్న 
వించు మని పంపె నని చెప్పిన విని కైక యిట్లనియె, 2 
అనిలోమున్నున్మ పాలుచి త్రమున శేనాన్ల్షోదముంగార్చి నా 
తనయుకబట్టముగట్టిరాఘనవునింబ ద్నా క్లేండ్తు కాం తారమం. : 
దునువర్రిల్లగంబంపంగొన్నవరము౯ ్రశోయంగళశా "జెంతీయ 
న్వనసీమక్‌ మునిన్ఫ త్తినుండుమనుం డీనైళ భ్‌ ంబయారామునిన్‌, 


. అని పలుకుకె కై కపలుకులు 


విని వేగము నురలి వచ్చి విన్నదనంబుక్‌ 
దనుక వసీషఘ్టని త డ౯ా 
వినువీంచె 'సుమంత్రుం డట్టివిధ 'మేర్పడంగన్‌ . 2 


. అనిన విని వసిస్థాదిపృముఖులును సుమం త్రాది స ఛానజన౦ 


బులును (సి నీంబును బరివారంబులు పిన్న నై యున్న నాసన్న 
యజణీంగి రామచంద్రుండు రాజచిహ్నాంబులు త్యజించి 
జటావిభూతివల్య్లలంబులు దాల్సీ ధనుర్ధరుం జై  యున్నంతే 
లక్కుణుండును భూపు క్రికయును దోడం జను' జేరం దల్లులకు 
నమెస, ,-రించే వసిపానుమతంబున నాళీర్వచనంబులు గై గ కొన 


యాస్టానంబు వెలువడి యరణ్యంబున కరుగునస్పుడు పుర 


జను అరవతును బురపురం బొకు,_చు దళరథవముహో రాజును 
దూవషించుచు(గ కను నిందించుచు ) మరాకలై శోకించుచుండ 
నడి యంతేయు విని దథశరథుండు పురోహి తామాత్యబంధు: 


అయోధ్యా కాండము. 


CG 
wr 


pr 


వర్షంబులణో ర్రీరామచంద్రుం దేంగిన? తోన నం జన్నంత నొ 
ae దూారంబునక్‌ జని త మరలి వచ్చి 
స పుత్తశోకంబున నాకపురంబునకుల౯ జనియె క 
ఆ. చనుచు రాఘనుండు స్వర్షదియొడ్డున 
గుహూఎనిం గాంచి యతేనిం గు సరించి 
తడయ కోడం శెట్టి దాంటింపు మనవడు 
నట్ల చేయం దలంచి యాత్యీలోన. వ 
న, సుడిగొని రాము పాదములుసోంకినధూళివహిం చిరాయి యే 
ర్పడ నొక కాంత హు... పన్నుగ నీతేనిపాదరేణు వి 
యెడ వడి నోడసోశ నిది యేమగుని నోయనిసంశయాక్తు( డై 
కడిగగుహుండురామపదక జ మముగంబుభ యము పె eT 
వ 


ఇట్లు శ్రీరామచంద్రుని ని శ్రీ జాదంబుల నీట గడిగి యోడపై 
చెక్స్‌ రచి యమ్యువుగ్టర న వ్యలికి దాటించిన నాతణంబ. క 


ఉ. రాజకులానతంసుం డగురాముండు తమ్యుండుం చాను నాభర 
దాష్టజమహాోమునీం ద్రు, దు,పద వారిజముల్‌ గ ని మ్రుక్క_నాతే డం 
భోజహి తాన్వయా్టిపరి పూర్ణ స సుధాకరుం డై నరామునిం 

బూజు లొనర్భి కంటే పఫపలవమనవాలముల౯ బంకృప్తుం 'జేసినన్‌ 
వ. సంతసించుచు నారా త్రి యచ్చట నివసీంచి మణఅజుసటీదిన 

మరో దయమ్మున, రర 
ఆ. ముదముతోడం దమ్ము మునిభరద్వాజుండు 

భక్తి ననుప రామభ ద్రు డపుడు 

చనియె ఖ్రాతృదారసహితుం డై డై సన్నుని . 

హాటమునకం జిత్ర కరూటమునకు. 83 


మ. భునుండా రాము ముచిత్రకూటమున వేడ, ౦ జేరియున్నంతలో 


coy 


or 


రామాయణము 


నన దంతావళవాజిరత్నరథ నానా యోధసంఘంబుతో 
డ నమాక్యద్దిజబంధునర్లములతోడం గూడి వాద్యంబులకా 
జను డెంచెకాభరతుండు రాముకడకుకసద్భ క్రి య్‌పారంగన్‌, 


ఆశాలు 


* చనుదెంచి రామునిచరణంబులకు (మొక్కి 


కై కేయి వేసినకపటమునకు 
నగరంబు విడిచి యూపగిడి ఘోరారణ్య 
మున కిట్లు రా నేల మునులపగిది 
నడి గాక మనతండ్రి, యత్యంతే మైనట్టి 
పు త్త్రశోకంబునం బొక్సివొక్కి 
త్రిదశాలయమ్మున 'దే'వేంద్రుం గనం బోయె 
నని చెప్ప విని రాముం డంతలోన 
భరతలక్ష్ము ణళక్రు భ్నుధరణిసుతలం 
గూడి దుఃఖించి దూఖంచి కొంతవడిక్షి 
సా _ప్తవర్షంబుచే మాచ నంతెమోాంద 
భరతుం డి ట్లన శ్రీ రామభద్రుతోడ. 


cn 
Ce 


. రాజు లేకున్నచో మటణి రాష్ట్ర మందు 


గార్య మె రను మో రెణబుంగొనిదడి గలజె 


నేంటిసమయానం బట్టంబు నిలుపుకొనంగం 


రగి విచ్చే యుం డనుడు నాభరతుతోడ, 85 


- శ్కీరాముచంద్రుం డిట్లనియె, ధ్‌ 


చ, జనకుండు 'సెసినట్టిమితిం జక్క దీర్గి కడంక నేనువ 


చ్చి నగుజిదాకభూతలముం'జేకొని రాజ్యముంజేయుమూటగా 
దనకు మటన్న నొల్ల నన నాతనికిం దనపాదుకాయుగం 
బొనరల్‌ నిచ్చి పా మృనుచు నుర్చికిరాజుగం బంచె సాంపుగన్‌, 


అ యో భ్యాకాండము. a 


వ. ఇట్లు భరతుని భరతాగ్రజుం డనునయించి మరలించి నాక 
లోకకవాటం బగుచిత్రకూటంబు కదలి సౌమి త్రిభూపుత్తు. 
లం గూడి పోవునెడ నటపీవుధ్యంబున విరాధుం డను 
దై త్యాధముం డపరాధంబుచేసి దిగ్గన డగ్గటి జగతీతనూభవ. 
నెత్తుకొని గగనమార్షంబున శెగిరిపోన్రునెడ వాండి బాణం. 
బున వాలికంఠంబును ద్రుంచి గారుడాస్రుంబున మరల. 
నొయన్టీన జనకనందనం డించి భయంబు వావి ప్రీయంబు. 
సూవి యొయ్య నొయ్యన నయ్యెడ నున్నయ త్రిమహోముని 
యాశ్రమంబునకుం జని ఘనంబుగ నాసునుండు సేయు. 
పూజలం గె కొని రామచం దుం డచ్చటిమునీంద్రులకు 
బైత్యులవలనిభయంబు లేకుండ నభయం బిచ్చి మన్ననం 
గొన్నిదినంబు లాయామునులయా శే మంబుల నిలుచుచు 
వార లనుప శరభాదిమ్మృ గోత_ రశరణకరిం బగునరణ్యంబు 
జొచ్చిపోయె నని చెక్చిన నిని నారదుని వాల్మీకిమునీంద్రుం 
డటుమోాదికఇభావిధానం బెట్టి దని యడుగుటయు. టై: 

క, జలజాతు. భా క్షవత్సల . 
జలజాసనవినుతపాదజలజాత ! సుభా 
జలరాశిభవమందిర 
జలజాకరచారుహాంస. జూనకినాథా.. ది, 

గ ద్య ము. ఇది శీగారీశ్వరవరప్రసాదలబ్ధగురుజంగమార్షన 
వినోద సూరిజనవినుతకవతాచవముతా,__రాతుకూరి కేసన 
"సెట్టతనయ మొసనామభేయపిరచితం బై న శ్రీరామాయణ 
వముహాకాన్యంబునం దయోధ్యాకాండము సర్వము సక: 
శ్వాసము. 


శై 


ఆరణ్య కాండము ఆ 


చాయా 


. మునిద త్తధను్వేదా: 


మునినాథ పీ, యసతీసుపఫూజిత పాదా: 
జనకార్సిత గుణధామా! 
సన కాది స్తవ నామ. జానకిరామా., . 


a] 


. శీనారడమునీశ్వరుండు వాల్మీకి శెటింగించినతెజుంగు విని 


వించెద, ద్ధి 


- ఇతనికి. బాదచారితన మేటికి వచ్చెనొ పట్టభద్రుం డీ 


సతి నవరకూప రేఖలను జక_ని దయ్యును నిట్టిదుర్షళల్‌ 

పృతివసియించు కెట్లూ రతిరాజసమానుల వీరి నేల యి 
న్య ఉద్య త 

గతియిడం దో, చె బవాయనికాంతురు చెంచెకలనువోక్యులన్‌, 


| నడువ నేరనికొమ్ము యడుగులు పొక్కు 


శర, రస్థపముల ఫ్ర మము సంచ 
వీచిన చేతుల వేళ్లు నెత్తురు గృమ్మి 

పొటవుప్ల శెంపులపోల్‌ _ ను 
వడిగాలి సుడినడి వాడిన లేదీ 

భావంబునను మేనిచేవ తటి? 


బూర్హచం ద్రునికాంతి ae 


గనుపట్టుగతి వె కళల విడి 


. ధవుసి Sere ss గ సొనుచు 
సెగడుడప్పీని నిట్టూర్చు "ల లెగసి చిగురు: 


'బెదన్చ లెండంగ “నీడకు నుడిల గొనుచు 
మనసులోం చేవ యూంతగం జ నెడు వేళ, ధ్‌ 


న, 


లగ 


ఆరణ్య కాండము, £8 
కో ట్లాసీతీయు 'రాముండును సత్య్వబుపి.౦బోనిసౌమి. తీయు6 
గతిపయ ప్రయా ణంబులం బంచవటికిం జని సంతోవభరి 
'తాంతరంగులై. ద్‌ 


. అచ్చటం గన్నిదినంబులు 


ముచ్చ టపడి యుండందలంచి మునిముఖ్యులచే 
మచ్చికం దమ్ముండుం డానును 

మటు నొకపర తాలం గావించి తగన్‌. 
WRN రె 


భత 


. అందు రామచం దుః డనుజన్ముండును దాను 


గొన్ని వాసరంబు లున్న వేళ 
ఏక్ళత వేషధారి వేవే నటం జుస్ప 
నాకో య నెడిదై త్యనార యోర్తు, ల 


. రాముని గని వే మాభిరామం బగునునంబునః దన్నుు6 


గామించి రన్మునిన రామచంద్రుండు సౌమిల్రినిం జూప నతః 


డు మున్ను మాయన్న నభిలనీంచుటం జేసి నాకు దోవంబు 


గాన నీ వారామునకడకు మరలం జను మన్న నది యట్లు 
చేసిన రామచంద్రుండును దిరుగ లత్మణుం జూవీనం గోవించి 
యారాతీని నును జేంద్రసూనుల దండింపం దలంచిన నెటింగి 
భరతానుడాండు దానినాసి కాకర్ల ంబులు గోసివై చిన నది 
నెత్తురు జొత్తిల్లం బసీపాపయుంబోలి యేడ్నుచు ఖరదూప. 
ణాదిసోదరులకుం జెప్పీన వారు గనలి రాకుణంబున, ప్ర 


. సదునాలువేలడె త్యులు 
౧ దా 


వుదమున సోదరులు గొల్వ మండుచు శూరా 
స్పద మగురథనికరముతోం 
గదనంబున రాముకడకు బరుం చే తెంచెన్‌. 


కం 


i రామాయణము 
ఆ. ఖరుడు వచ్చి నట్టికలకలం బూాలించి 
రాఘన్రండు తనదురమణిరమొద్ద. 
దొలంగ కుండ ననుజుం దోడుగాం గాం పుంచి 
ఆదర కొంతే గలని కెదిరి నిలిచె. 
శా. అవేళళ౯ ఖరుం డుగృవ్య త్తి లయ కాలాభీలఘో రాక్యథుల్‌ 
.దెవారకా గజవాజిసంఘములతో దె త్యాళితో భూరిరో 
పావిళ్స్చూతమనస్కు_. డై నడిచె గ ర్వారంభసంరం భు: జై 
దేవవ్రాతము ఫీతిం బొంది కొలంగ౯ాచేజంబు సాంపసారలగన్‌, 
వ. ఇట్లు ఖరుండు సనుదెంచి భయంకరంబుగా రణంబు సేయు 
సమయంబున. త్తి 
'ఉ. అప్పుడు రామచంద్రుండు భయంకర రా దచరసంబుకన్నుల౯ా 
నిప్పులు రాల్చుచుకా నెరయనిరగులార్వ విచిత్రశ, న్మ్రముల్‌ 
కుప్పలు గా” నేయుచును గుంజరవాజిరథావళుల్‌ ధరకా 
దప్పక కూల్బు చు౯ రుధిరధారలం దేళ్చా సు రారిసంఘమున్‌, 
. అట్టసమయంబున. _ 
; కరితురగస్యందనములుం 
బరివారము డెగినవిదపం బటురోవషమున౯ 
గరకరపడుచును నెదిరిన 
బరకరవంశజుండు ద్రుంచె బరునిగిరంబున్‌. 
- త్రుంచినం గని తీం డృంబుగా, 
. ఘోమించి రామచంద్రుని 
దూవించుచు వచ్చినట్టిదూహణుమోాదకొ 
రోవీంచి సురలు కడు సం 
తోషింపం వానికరము( ద్రుంచెం గడంకన్‌ 


ల లన 


4 ౬ 


లలా 


ఆరణ్య కాండము. ఓర్‌ 


త్రిశిరుం డంతం గనలి దివ్యా, న్ర్రనంపద 

రాముమోందం జూపి రణ మొన ర్బె 

వముూూంచువనరము లతేందు ముదలించి యట వాని 
వమూండుతలలం ద్రుంచె 'మొగ్గరమున. “ప్ర 


. ఇట్లు ఫిరాది రాతసుల నివీంచి జయంబు గొని ధను చెక్కు. 


డించి మరలి పర్ణశాల 'కేతెంచి తముండును దానును సమ్మ 
దంబునం గలిసి యున్న సనుయంబున. it 


. చలమున నంత ళూర్పణబ సయస్థిన లంకకు నేంగి రావణుం' 


సోలువునం గాంచి మొ,క్కి_తేనకు౯ నృ పసూనులునేసినట్టి చేం 
తేలు పెనుపించి వారు తమతండ్రి, యనుజ్ఞ్జను. వచ్చి కొనలో 
పలం దిరుగాడుచందములుం బన్నాగశేర్వడ c జెప్పి పిమ్ము టన్‌, 


న ఆ రాముభార్యవి భ్రమ 


మేరాజతీనూజలందు నెజుంగము విని ముక 
ధారుణిలోపల6 గామిను 
లారమణికి సాటిం బోల రభినుతి. చేయన్‌, రా? 


క కన్నులు గలునలో కాముబాణంబులో 


"తెలివిగా నింతికి. జెలియ రాదు 
పలుకులు క న్నెరపలుకులో చిలుకల 
పలుకులో నాతి కేర్పజుపరాదః 
న లా యద్దమో నెమైము 
"తెంపుతోం చెలికి భావింప క... 
కుచములు బంగారుకుండలో చక్రవా 
కమ్ములో చెలి కెటుంగంగ రాదు 


తే, కురులు నీలంబులో "తేంటిగుంపు తా 


విణుందు పులినంబో మన్మ్యథు పెండ్ర్రయరుం గ్‌ 


శ్రీరస్తు. 


- తరామాచకుకాము 


ఆతుకూరి. మొల్లచే ఏరచితము. 





చె న్స పురి: 
వావిళ్ల, రాముస్వామిశాస్తులు అండ్‌ సన్స్‌వారి చే 


బ్రైకటితేము. 


1917, 


«ll tights Reserved. "వెల అణాలు. 8+ 


